ఇంకా చెప్పు 


క్రాస్ బీ 


“ నాకొక చోటు తెలుసు, ” 
టిమ్ తో ఆండ్రూ చెప్పాడు , 
“ నేను చెప్పింది 
నమ్ముతావా ? ” 


“ నీమాటలు నమ్ముతాను, ”టిమ్ అన్నాడు , 
“ చెప్పింది నమ్ముతాను, 
ఇంకా చెప్పు .” 


“నాకు ఒక చోటు తెలుసు , ” ఆండ్రూ అన్నాడు , 
“ అక్కడ నా చేతుల్లో 
ఒక ఏనుగుని పట్టుకుంటాను. ” 


“ తొండంతో సహా మొత్తం ఏనుగుని ? ” 
టిమ్ అడిగాడు . 
“ అవును , తొండంతో సహా , ” 
చెప్పాడు ఆండ్రూ . 


“ ఒక చేతిలో ఒక ఒంటెను 
పట్టుకుంటాను. రెండు చేతులు 
ఉపయోగిస్తే రెండింటిని 
పట్టుకుంటాను. బహుశా , మూడు 
కూడా పట్టుకోగలనేమో. ” 


M 


“ రెండు చేతుల్లో మూడు ఒంటెలా ? ” 
టిమ్ అడిగాడు . 
" అవును , నిజంగా ,” ఆండ్రూ బదులిచ్చాడు . 
“ ఇంకా చెప్పు , ” అన్నాడుటిమ్ . 


. 


“ఆ చోటులో సింహాన్ని బుజ్జగించవచ్చు, ” 
చెప్పాడు ఆండ్రూ . 
"దాని ముక్కు మీదా ? ” అడిగాడుటిమ్ . 


“ అవును ,దాని ముక్కు మీదే , ” చెప్పాడు ఆండ్రూ , 
“ కావాలంటే ,దాని చెవి కూడా మెలిపెట్ట వచ్చు. ” 


“ అది నిన్ను కరవదా ?”టిమ్ అడిగాడు . 


“ లేదు , లేదు , ” చెప్పాడు ఆండ్రూ , 
“ అది నన్నెప్పుడూ కరవదు . ” 
“ ఇంకా చెప్పు,” అన్నాడుటిమ్ . 


“ ఆ చోటులో సముద్రపు సీల్ కి గలిగింతలు 
పెట్టగలను,” ఆండ్రూ చెప్పాడు . 
“కావాలంటేదానిని మా ఇంటికి తీసుకెళ్లగలను , 
మా నాన్న కుర్చీలో పెట్టగలను .” 
“ మీ నాన్న ఒడిలో కూడానా ?"టిమ్ అడిగాడు . 
“ పెట్టొచ్చేమో 
,” ఆండ్రూ చెప్పాడు . 
“ ఇంకా చెప్పు,” అన్నాడుటిమ్ . 


- 


“ ఆ చోటులో ,” ఆండ్రూ చెప్పాడు , 
“ నేను చెట్టు కంటే ఎత్తుగా , 
ఓడ కంటే పెద్దగా , 
ఎలుగు కంటే లావుగా 
అవ్వగలను .” 
“తిమింగలం కంటే లావుగా కూడా 
అవ్వగలవా ? " అడిగాడుటిమ్ . 
“ ఆ చోటులో అవ్వగలను ," చెప్పాడు ఆండ్రూ . 
“ నాకు ఇంకా చెప్పు ,” అన్నాడుటిమ్ . 


4 


. 


- 


" 


“ ఆ చోటులో ,” చెప్పాడు ఆండ్రూ , 
“ నేను ఒక నదిని ఎత్తగలను , 
కానీ కొంచెం కూడా తడవను . ” 
“ ఆ నదిలో చేపలు ఉన్నాయా ? ” 
అడిగాడు టిమ్ . 


“ ఉండొచ్చు,” ఆండ్రూ చెప్పాడు . 
“ నదిలో ఒక పడవ , 
పడవలో ఒక మనిషి , 
అలల మీద ఒక సముద్రపుకాకి 
కూడా ఉండవచ్చు .” 
“ నాకు ఇంకా చెప్పు , ” అడిగాడు టిమ్ . 


- 


- 


“ ఆ చోటులో ,” చెప్పాడు ఆండ్రూ , 
“ పెద్ద గుట్టలు, చెట్లు . 
గరిటెలు , అరిటెలు , 
రాజులు , గాజులు , 
మేజోళ్లు,కోళ్లు , 

మెట్లు , గట్లు , 
కార్లు , పుకార్లు , 
కత్తులు , కలాలు, 
పందులు, కందులు , 
ఉంగరాలు, బొంగరాలు, 
ఇంకా గుంపులు , గుంపులుగా 
అన్ని రకాల కుక్కలు ఉంటాయి. ” 


“అక్కడ అన్నీ ఉన్నాయా ?" 
టీమ్ అడిగాడు . 
“ఆ, అన్నీ ఉన్నాయి," చెప్పాడు ఆండ్రూ . 
“ ఒక చేతిలో ఒంటె , 
ఇంకా అన్నీ ఉన్నాయా ? " 
టిమ్ అడిగాడు . 
“ అవును , అవును ,” అన్నాడు ఆండ్రూ . 
“ నేను నమ్మను, ” 
టిమ్ అన్నాడు . 
“కానీ, ఇది నిజం , ” 
చెప్పాడు ఆండ్రూ . 


“ అక్కడ నక్షత్రం ఉందా ? ” అడిగాడుటిమ్ . 
“ చుక్కలు నిండిన ఆకాశం ఉంది అక్కడ ,” చెప్పాడు 
ఆండ్రూ . 
“ ఇంద్రధనస్సు కూడా ఉందా ? " అడిగాడు టిమ్ . 
“ఆ , ఇంద్ర ధనస్సు కూడా ఉంది , ” చెప్పాడు ఆండ్రూ . 


“ నీ రెండు కళ్లతో 
నిజంగా చూశావా ?" అడిగాడుటిమ్ . 


“ నేను నమ్ముతాను,” చెప్పాడుటిమ్ . 
" నేను నమ్ముతానో లేదో చెప్పి చూడు .” 


” 


“ అవును , నా రెండు కళ్లతో చూశాను, ” 
చెప్పాడు ఆండ్రూ . 


" నేను చెప్పను ,” అన్నాడు ఆండ్రూ , “ నిన్ను ఆ 
చోటుకి తీసుకెళతాను. ” 


“ ఎక్కడ ?" అడిగాడుటిమ్ . 


ఆండ్రూ అన్నాడు , “ నేను చెప్పను , చెప్పినా 
నువ్వు నమ్మవు. ” 


CANDY 


ఆండ్రూ వెనకే వెళ్లాడు టిమ్ . 
మలుపు తిరిగారు , 
రోడ్డు దాటారు , 
కొట్టు ముందు నుంచి వెళ్లారు , 

మెట్లు ఎక్కారు , 
తలుపు తెరిచి ,లోపలికి వెళ్లారు . 


ఒక పెద్ద గదిలోకి వాళ్లు వెళ్లారు . 

నిశ్శబ్దంగా ఉన్న పెద్ద గది . 
దాని 
గోడలకి కింద నుంచి పైదాకా 
పుస్తకాల వరసలు ఉన్నాయి . 
“ ఇదేనా ఆ చోటు ? ”టిమ్ అడిగాడు . 
“ ఇదే ఆ చోటు , ” ఆండ్రూ చెప్పాడు . 
“ ఒంటె ఎక్కడ ఉంది ? ”టిమ్ అడిగాడు . 
“ ఇక్కడే ఉంది ,” ఆండ్రూ బదులిచ్చాడు . 
“దానిని వెతికి పట్టుకుంటాను,” అన్నాడు 
టిమ్ . 


- 


- 


AM 


కానీఅది అలమరాలలో లేదు . 
సొరుగులలో లేదు . 
సిరా బుడ్డిలో లేదు . 

నేల మీద లేదు . 
బల్ల మీద ఉందా ? 
బల్ల కింద ఏమైనా ఉందా ? 
తలుపు వెనక ఉందా ? 
మలుపులో ఉందా ? 
ఎక్కడా లేదు . 


MEETING 


టిమ్ బయటకు వెళ్లాడు . 
ఆండ్రూ వేచి ఉన్నాడు . 


గదంతా కలయజూసి టిమ్ అరిచాడు , 
“ నాకు తెలుసు . ” 
“ష్ .............” అన్నాడు ఆండ్రూ . 
“ ఒంటె ఎక్కడ ఉందో నాకు తెలిసింది , ” 
టిమ్ గుసగుసగా చెప్పాడు . 
“ నాకు చూపించు , ” అన్నాడు ఆండ్రూ . 


" 


మరుక్షణంలో టిమ్ తిరిగి వచ్చాడు . 
టిమ్ తిరిగి వచ్చి ఆండ్రూ చేతిలో ఒక 
ఒంటెను పెట్టాడు . 
“ చూశావా ? ” అన్నాడుటిమ్ . 
“ ఒంటెను వెతికి పట్టుకుంటానని 
చెప్పాను కదా . 
ఈ పుస్తకంలో నాకు 
ఒంటె దొరికింది . 
ఒంటె ఉన్న చోటు ఇదే . ” 


CAMEL 


టిమ్ కి పుస్తకాన్ని తిరిగి ఇచ్చాడు 
ఆండ్రూ . 
అది చాలా పెద్ద పుస్తకం. 
ఆ పుస్తకంలో ఒంటెల బొమ్మలు 
ఉన్నాయి . ఒంటెల కథలు కూడా 
ఉన్నాయి . 
“ చూడు ,” అన్నాడుటిమ్ , “ నా చేతిలో 
చాలా ఒంటెలను పట్టుకున్నాను. ” 


“ నేను అదే చెప్పాను కదా ? ” 
అన్నాడు ఆండ్రూ . 


“కాసేపు ఆగు . నేను కూడా ఒక 
పుస్తకం తీసుకుంటాను,” అన్నాడు 
ఆండ్రూ . 


“ నేను ఇంటికి ఒకరాకెట్టుని , 
జెసిబిని , ఒకజిరాఫీని తీసుకుని 
వెళదామనుకుంటున్నాను,”టిమ్ అన్నాడు . 
టిమ్ ఒక పుస్తకం తీసుకున్నాడు , 
మరొక పుస్తకం తీసుకున్నాడు , 
ఇంకొక పుస్తకం తీసుకున్నాడు . 
ఇంటికి వెళ్లటానికి అతడుసిద్ధంగా ఉన్నాడు . 


THHHHHH 


రోడ్డు దాటారు , 
మలుపు తిరిగారు . 


ఒకరాకెట్టు , 
ఒక జెసిబి , 
ఒకజిరాఫీతో టిమ్ . 


చంకలో ఏనుగుతో 


ఆండ్రూ కోసంటిమ్ ఆగాడు . 
తరవాత ఇద్దరూ కలిసి ఇంటికి 
బయలుదేరారు . 
తలుపు తీసుకుని బయటకు 
వచ్చా రు , 
మెట్లు దిగారు , 
కొట్టు ముందునుంచి వెళ్లారు , 


ఆండ్రూ . 


" 


“జాగ్రత్త ,” అన్నాడుటిమ్ , 
“ లేదంటే నాజిరాఫీబయటకు వచ్చి 
ఇక్కడినుంచి గుట్ట వరకు కార్లను అన్నింటిని 
ఆపేస్తుంది . ఒకదాని వెనక ఒకటి కార్లు అన్నీ 
ఆగిపోతాయి . అప్పుడు ఇంటికి వెళ్లటానికి 
మనకుచాలా సమయం పడుతుంది . ” 


a 


" 


“ ఏం పర్వా లేదు , ” అన్నాడు ఆండ్రూ . 
“ ఏనుగు మనకి సహాయం చేస్తుంది . 

అదిచాలా పెద్దది , ఎంతో బలమైనది . 
బాగుంటుంది దానిపై సవారి .” 


“ ఒకరాకెట్టుని , జెసిబిని , నన్ను అది 

మోయగలుగుతుందా ?” అడిగాడుటిమ్ . 
“తప్పకుండా ,” చెప్పాడు ఆండ్రూ , 
“ వీటన్నింటితో పాటు ఒకజిరాఫీని కూడా అది 
మోయగలదు . ” 


“ లేదంటే నేనురాకెట్టు ఎక్కి నేరుగా 
ఇంటివరకు ఎగరగలను . 
ఇంటివెనక పెరడులో దిగగలను . 
హా ! అమ్మ ఎంత కంగారు పడిపోతుంది ! 
టిమోతీ , నీరాకెట్టు నా తోటనంతా 
పాడుచేసింది . 

దానిని వెంటనే ఇక్కడ నుంచి 
తీసెయ్యి . చెప్పింది వినపడిందా , 

టిమోతీ ? ” 
అని అమ్మ తప్పకుండా అంటుంది , ” 
చెప్పాడుటిమ్ . 


- 


ARTIARIL 


“ ఏనుగు ఎక్కి నేను ఇంటికి వెళితే , 
మనందరికీ , ఈ ఏనుగుకీ 
సరిపోయేటంత పెద్దది కాదు 
మన ఇల్లు . 
దీనిని ఉంచాలి బయటే , ఇంటి బయటే . 
నడువు , ఏనుగుని తీసుకుని బయటకు 
నడువు ! అంటుంది అమ్మ . 
అప్పుడు నేనేం చెయ్యాలి ? " 
అడిగాడు ఆండ్రూ . 


“మన రెండు ఇళ్ల పెరడుల మధ్య 
మనం ఒక దడి కడదాం ,”టిమ్ 
చెప్పాడు . “దానికి ఒక వైపు మీ | 
ఇల్లు , మరొక వైపు మా ఇల్లు .” 


“ తరవాత జెసిబితో 
ఏనుగుని , 
రాకెట్టుని, 
జిరాఫీని ఎత్తి 
ఆ దడిలో ఉంచుదాం . 
అప్పుడు మా అమ్మ ఏమీ అనదు , ” 
చెప్పాడు ఆండ్రూ . 
“ మా అమ్మ కూడా ఏమీ అనదు ,” అన్నాడు 


టిమ్ . 


“ మనం ఇంటికి వచ్చేశాం," చెప్పాడు 
ఆండ్రూ . 
అతడు వాళ్ల ఇంటి గేటు వద్ద ఆగాడు . 
“ఇప్పుడు నమ్ముతావా ?” 
అడిగాడు ఆండ్రూ . 


“ఏమిటి ?” అన్నాడుటిమ్ . 
“ ఏమిటో నీకు తెలుసు," చెప్పాడు ఆండ్రూ . 

అతడు వాళ్ల ఇంటిలోకి వెళ్లాడు . 
టిమ్ కూడా వాళ్ల ఇంటిలోకి వెళ్లాడు . 


ఇంటి ముందు మెట్ల మీద 
కూర్చుని ఉంది టాన్సీ. 
టిమ్ చెల్లెలుటాన్సీ. 
అతడు పుస్తకాలను తన వెనక 


“ నా చేతుల్లో ఏముందో చెప్పుకో ? ” 
అన్నాడుటిమ్ 
“జామ్ తో బ్రెడ్ సాండ్ విచ్ ,” 
టాన్సీ చెప్పింది . 
“ కాదు , మళ్లీఊహించు , ” అన్నాడుటిమ్ . 
“ ఒక మిడత , ” అందిటాన్సీ. 


దాపెట్టి అడిగాడు . 


“ కొయ్ , కొయ్ , ” అందిటాన్సీ. 
“ ఇది నిజం," చెప్పాడుటిమ్ . 


“నువ్వు కనుక్కోలేవు . 
నా చేతిలో ... 
ఒకరాకెట్టు , 
జెసిబి , 
ఒకజిరాఫీఉన్నాయి , ” 
అన్నాడుటిమ్ . 


అతడుటాన్నీ పక్కన కూర్చున్నాడు . 
“నాకొక చోటు తెలుసు ,” 
టాన్సీతో చెప్పాడు టిమ్ , 
“ నేను చెప్పింది నమ్ముతావా ? ” 
“ నీ మాటలు నమ్ముతాను,” అంది టాన్సీ, 
“ చెప్పి చూడు .” 
“ నాకు ఒక చోటు తెలుసు, అక్కడ నా చేతుల్లో 
ఒక ఏనుగుని పట్టుకుంటాను. ” 
“ తొండంతో సహా మొత్తం ఏనుగుని ? ” 
టాన్సీ అడిగింది . 
“ అవును , తొండంతో సహా ,” 
చెప్పాడుటిమ్ . 


" 


“ ఇంకా చెప్పు ,” అందిటాన్సీ. 


EENA AAHHHH 


ASHARATHA 


. 


MAN 


“ నేను చెప్పను ,” అన్నాడుటిమ్ , “ నిన్ను ఆ 
చోటుకి తీసుకుని వెళతాను. " 


“ నేను చెప్పను,”టిమ్ అన్నాడు , 
“ చెప్పినా నువ్వు నమ్మవు. ” 
“ నేను నమ్ముతానో లేదో చెప్పి 
చూడు . ” 


అయిపోయింది 


